ప్రతిదీ రెండు రెండు 

చైనాజానపద కథ 


ప్రతిదీ రెండు - రెండు 


హమీక్ తన తోటలో తవ్వుతున్నప్పుడు ఒకరాగి గుండిగదొరికింది . అది ఎలా 
ఉపయోగపడుతుందో అతడికి తెలియలేదు . ఇంటికి వెళ్లేటప్పుడు హమీక్ ఆ గుండిగలో 
తన డబ్బు సంచి ఉంచాడు . అందులో కొన్ని నాణాలు ఉన్నాయి . 


హటక్ భార్య పక్కపిన్ను పొరపాటున ఆ గుండిగలో పడిపోయింది .దానిని ఆమె 
తీసుకున్నప్పుడు ఆ పాత్ర రహస్యంబయటపడింది . పక్కపిన్నేకాదు డబ్బు సంచులు 
కూడా రెండు ఉన్నాయి - అంటే నాణాలు రెట్టింపు అయ్యాయి ! దాంతో హటక్ 
దంపతులుచాలా సంతోషించారు. గుండిగతో ప్రతిదీ రెండేసి అవుతాయి . ఇక వాళ్ల పేదరికం 
తొలగిపోయినట్లే. 


అయితే ఏ మహిమ అయినాదానితోపాటు సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది 
మరునాడు శ్రీమతి హమీక్ అదాటున ఆ గుండిగలో పడిపోయింది . దాంతో వాళ్ల సమస్యలు 
మొదలయ్యా యి .... 


ప్రతిదీ రెండు - రెండు 


చైనాజా 


నపద కథ 


అనగా , అనగా రోజుల్లో ఒక పూరిగుడిసెలో 
హటక్ , అతని భార్య ఉండేవాళ్లు . వాళ్లుచాలా 
పేదవాళ్లు .వాళ్లకున్న కొంచెం నేలలో తమకు 
కావలసినది పండించుకునేవాళ్లు . 


RE & Rបរួម 


ఒక్కొక్కసారి పంట బాగా 
పండేది అప్పుడు హమీక్ 
ఊళ్లోకి వెళ్లితమకు పండిన 
టర్నిప్ , బంగాళదుంప , ఇతర 
కూరగాయలు ఇచ్చి తమకు 
కావలసిన బట్టలు, నూనె 
వంటివి తెచ్చుకునేవాడు . 


ఒకసారి హటక్ తమ పొలంలో తవ్వుతుంటే అతడి పారకి ఠంగ్ మంటూ ఏదో 
తగిలింది . అతడు అక్కడజాగ్రత్తగా తవ్వాడు . అలా కొంచెంసేపు తవ్విన తరువాత 
అతడికి ఒక పాత గుండిగదొరికింది . 


ఇదిచాలా వింతగా ఉంది . ఈ 
పొలంలో ఇన్ని సంవత్సరాలుగా 
పనిచేస్తున్నాను. ఇప్పటివరకు ఇది 
బయటపడనేలేదు ! దీనిని ఇంటికి 
తీసుకెళతాను. నా భార్య దీనిని ఏదో 


ఒక రకంగా ఉపయోగించుకుంటుంది , 


అని అనుకున్నాడు . 


ఆ పాత్ర చాలా పెద్దది. ముసలివాడైన హటక్దాంతో కుస్తీ పడుతుండగా 
అతడి డబ్బుల సంచి కింద పడింది .దాంట్లో అయిదు నాణాలు ఉన్నాయి . 


ఆ డబ్బు సంచిని గుండిగలో వేసి 
ఎంతో కష్టం మీదదానిని ఇంటికి 
తీసికెళ్లాడు . 
గుడిసె దగ్గర ఉన్న అతడి భార్య , 
“ భలే గుండిగ ! ” అంది . ఆ గుండిగ 
ఎలా దొరికిందో హటక్ ఆమెకు 
వివరించాడు. “ ఇది మనకు ఎలా 
ఉపయోగపడుతుందో నాకు 

తెలియటం లేదు , ” 
అన్నాడు హటక్ . “ ఇది వంటకి 
పెద్దది , స్నానానికి చిన్నది . ” 


శ్రమతి హమీక్ ఆ గుండిగలోకి తొంగి చూసినప్పుడు ఆమెకి ఉన్న ఒకే 
ఒక్క పక్కపిన్ను అందులో పడిపోయింది .దాని 
కోసం ఆమెగుండిగలో 
చెయ్యి పెట్టి వెదికింది . అప్పుడు ఆమె గుండ్రని కళ్లు మెరిసాయి . 


“ చూడు ! " అంటూ ఆమె 
అరిచింది . “ ఈ 
గుండిగలో ఒక్క పక్కపిన్ను 
రెండుగా అయ్యింది . రెండూ 
అచ్చంగా ఒకేలాగా 
ఉన్నాయి . అంతేకాదు 
ఇందులో రెండు డబ్బు 
సంచులుదొరికాయి , 
ఒక్కొక్కదానిలో అయిదేసి 
నాణాలు ఉన్నాయి ! ” 


ఆ 


అది విన్న హమీక్ సంతోషంతో 

గంతులు వెయ్యసాగాడు . 
“ ఉండు , చలికాలంలో 
వేసుకునే నాకోటుని 
ఇందులో వేద్దాం . అది 

రెండుకోటులుగా మారితే 
నీకు కూడా చలి కాలంలో వెచ్చగా 


ఉంటుంది . ” 


అతడు తనకోటు తీసుకొచ్చి గుండిగలో వేశాడు . 
దాంట్లోకి చూస్తే రెండుకోటులు ఉన్నాయి . ఆ 
మాయా పాత్రలో వెయ్యటానికి ఇంకా వాళ్ల ఇంట్లో 
ఏమేమి ఉన్నాయో వెదకసాగారు . “ మన దగ్గర 
మాంసమో 
,తాజా పండో , ఒక్క తియ్యని మిఠాయో 
ఉంటే ఎంతబాగుండేది ,” అన్నాడు హటక్ . 


శ్రీమతి హటక్ నవ్వింది . “ మనకి కావలసినవన్నీ ఎలా పొందాలో నాకు 
తెలిసింది , ” అని ఆమె అంది . తన దగ్గర ఉన్న పది నాణాలను సంచిలో 
ఉంచి ,దానిని ఆ మాయా గుండిగలో వేసింది . వెంటనే రెండు సంచులు 
అయ్యాయి , పది నాణాలు ఇరవైగా మారాయి . 


“ నువ్వు తెలివైనదానివి ! ” అంటూ భార్యని మెచ్చుకున్నాడు హటక్ . 
“ ఇలా చేసిన ప్రతిసారీ మన డబ్బులు రెట్టింపు అవుతాయి ! ” తరువాత 
డబ్బులను రెట్టింపు చేసేపనిని ఆ భార్యాభర్తలు మొదలుపెట్టారు. ఇప్పుడు 
డబ్బులతో పెద్ద మూటే నిండింది . 


ఆ మరునాడు ఇంటికి కావలసిన సరుకులజాబితాతో హమీక్ బజారుకి 
బయలుదేరాడు . ఈసారి అతడి సంచిలో కూరగాయలకు బదులు డబ్బులు 
ఉన్నాయి . శ్రీమతి హటక్ ఇంటి పనంతా చేసుకుని వేడి తేనీరుతాగింది . 


ఆ తరువాత మాయారాగి 
గుండిగను ఆరాధనగా 
కౌగలించుకుని , “ ఎక్కడినుంచి 
వచ్చావో తెలియదుకానీనువ్వు 
నా ప్రియమైన నేస్తానివి , ” అంటూ 
ఒంగి ఆ పాత్రలోకి చూడసాగింది . 


అదే సమయానికి హటక్ చేతుల నిండా 
సరుకులతో తిరిగి వచ్చాడు . చేతులు ఖాళీ 
లేకపోవటంతో కాలితో తలుపుని తన్నాడు . 
ధడాప్ ! దాంతో అతడి భార్య అదిరి పడి , 
పట్టు తప్పి ఆ గుండిగలో పడిపోయింది ! 
హటక్ పరిగెత్తుకుంటూ వెళ్లి భార్య కాళ్లు 
పట్టుకుని లాగాడు . గుండిగలో హమ్ కి 
మరో రెండు కాళ్లు కనిపించాయి ! అతడు ఆ 
కాళ్లను కూడా పట్టుకుని లాగాడు . 

2 ఆ గుండిగ నుంచి 
మరొక స్త్రీ వచ్చింది . 
ఆమె చూడటానికి 
అచ్చం హటక్ 
భార్యలాగానేఉంది . 


కొత్త ఆమెనేల మీద కూర్చుండిపోయింది . 
హటక్ అసలు భార్య ఏడ్వటం / 

మొదలుపెట్టింది . “ చూడు ! నేను నీ 
ఏకైక భార్యని. ఆమెను వెంటనే ఆ 
మాయా గుండిగలో పడేసెయ్యి ! ” 
హటక్ కంగారుగా అరిచాడు , 
“ వద్దు ! వద్దు ! ఆమెను ఆ 
పాత్రలో వేస్తే మరొక స్త్రీ వస్తుంది . 
అప్పుడు మొత్తం ముగ్గురు 70 
స్త్రీలవుతారు ! 
కానీ 
నాకు ఒక్క భార్య 
చాలు!”కోపంగా ఉన్న తన భార్య నుంచి 
హటక్ ఒక అడుగు వెనక్కి వేశాడు . 
అతడి కాలు తొట్రుపడి ఆ గుండిగలోకి 
పడ్డాడు ! 


అప్పుడు ఆ ఇద్దరు 
ఆడవాళ్లు లేచి హట్టని 
బయటకి తియ్యటానికి 
ప్రయత్నించారు. ఇద్దరూ 
చెరొకకాలు పట్టుకుని 
లాగసాగారు . అతడిని 
బయటకి తీసిన తరువాత 
కూడా గుండిగలో మరో 
రెండు కాళ్లు ఉన్నాయి ! 
అప్పుడు రెండవ 
హక కిని కూడా 


బయటకు లాగారు . 


“ ఈ రెండవ వ్యక్తిని ఇప్పుడు ఏం 
చేద్దాం ! ” అంటూ హటక్ అరిచాడు . 
“ ఈ పాత్ర మనం అనుకున్నంత 
మంచిది ఏమీకాదు . ఇప్పుడు మన 
కష్టాలన్నీ రెండింతలు 
అవుతున్నాయి ! " హటక్ ఇలా 
అరుస్తూ ఉండగా అతడి భార్య 
ఆలోచిస్తూ ఉంది . 


“ కొంచెం శాంతంగా ఉండు , ” ఆమె 
అంది . “ రెండవ ఆమెకు భర్త దొరకటం 
మంచిదే అయ్యింది . మన రెండు 
జంటలూ మంచి స్నేహితులుగా 
ఉండవచ్చు . మన పోలికలు ఒకేలా 
ఉన్నాయి . అతడు నీకు తమ్ముడిగా , 

ఈమెనాకు చెల్లెలిగా 
ఉంటారు. ఈ పాత్ర నుంచి 
మనం వస్తువులను రెట్టింపు 
చేసుకోవచ్చు కాబట్టి మనకు 
దేనికీ కొరత ఉండదు. ” 


CODI 


చివరికి వాళ్లు అలాగే 
చేశారు . ఒకే లాగా ఉండే రెండు 
అందమైన ఇళ్లు కట్టుకున్నారు . 
రెండు ఇళ్లల్లో ఒకే రకమైన 
పాత్రలు, సామగ్రి 
ఏర్పరచుకున్నారు. 


gowroom 

బయటనుంచి ఆ రెండు 
ఇళ్లూ ఒకే లాగా ఉండేవి . 
కానీ 
వాటిల్లో ఒక తేడా ఉంది . ఒక 

ఇంటిలో మాయా గుండిగ 
దాచిపెట్టి ఉంది . ఇప్పుడు దాంట్లో 
పడకుండా హటక్ , అతడి భార్య 
ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు ! 


కొత్త హటక్ దంపతులు , పాత 
హమీక్ దంపతులు మంచి 
స్నేహితులయ్యారు . వాళ్లకి 
డబ్బుబాగా ఎక్కువైతమతో 
సహా అన్నిటినీరెండేసి 
సమకూర్చుకున్నారని ఇరుగు , 
పొరుగు అనుకోసాగారు ! 


